[53] “ప్రగతి” ప్రచురణాలయం 


వి మయకోవ్‌స్కీ 
పుస్తకం 

_ నిండా 

జంతువులే! 


చిత్రాలు: యన్‌. చరూషిన్‌ 
అనువాదం: పిపిఫి. జోషి 


“ప్రగతి” ప్రచురణాలయం 
మాస్కో 


ఏనుగు, సింహం, కంగారూ -- 
పుటకొక బొమ్మ, నీకోసం! 


సింహం. -- చిన్నదీకాదు, చివరిదీకాదు 
చూడు, బాగా కళ్ళు విప్పిచూడు. 


అదింక కాదు, మృగరాజు 
అధ్యక్షుడు మా(తమే -యీో పుస్తకంలో, 


సమ్ముదంలో రెండు పెలికన్ను 
- ఒకటి మరీ చిన్న, 
. ఇంకో అంతో పెద్ద. 


ఇదో చలాకీ జీ బా, 
- ఎన్నెన్ని చారలో చూడు! 


ఇదిగో, మన పుస్తకంలోకి 

నేరుగా వస్తోంది 

ఏనుగుల కుటుంబం. 

ఒకటి రెండు మూడంతస్తుల ఎత్తు. 
చేటల్లా చెవులు, 
అటూ యిటూ వూగుతూ 
ముఖాన వేలాడుతోంది 

తోకలా ఊగే తొండం, 


నోటికి ఎడా పెడా 


తెల్బగా, వొంపు తిరిగిన బాకుల్లా -- 


అది 


దంతాల జంట. 


వీటికెన్ని తానుల బట్టలుకావాలో! ఇట్ట మన నాన్న కంకి పెద్ద దయిపోతుంది 
ఎన్ని చెరువుల నీళ్ళూ, కాబోలు! 
ఎన్నెన్ని మోపుల మేతా కావాలో! 
వాటి పిల్ల యెదీగిపోతోంది, చకచకా. 


తప్పుకో, దారియ్యి . 
ఏనుగుకి 
తొండం కదిపేందుకు చాలదు 
చోటు దానికి! 
ఒకే పేజీ అయితే, ఎంతో యిరుకు 
అందుకే ఏకంగా రెండు పేజీ లిద్దాం, ఏనుగుకి! 


అమ్మో! మొసలంతేనే పిల్లలకి భయం 
దాని జోలికి పోనేవద్దు మనం. 

నది లోపల దాక్కుని మసులుతుంది, 
అందుకే దాన్నెవరూ చూడ రెప్పుడూ. 


ఇదిగో ఒంటె! 
ఇసుక "బడారుల్ళో 


ఉంటుంది. 


రుచిలేని పొదల్ని 
తీంటుంది. 
ఎంతో బరువున్సీ మనుషుల్నీ 
మోస్తూ (పయాణం చేస్తుంది. 


ఒంటి అంతేనే 
ఏటి కేడాదీ 
కష్టమైన బరువుల్ని మోసే 
బలిష్టమైన జీవి. 


11 


కంగారూ 
కురచ ముంగాళ్ళ 
తమాషా జంతువు. 


కాని ఎనక కాళ్ళుంటాయి 
దృఢంగా, 
రెట్టింపు పొడవు. 


ఎంతో పొడవుమెడ 
జిరాఫీది 
అందుకే దాని పిల్లలు 
ఎంచక్కా కావికేసుకోవచ్చు 
దాని పొడవాటి! మెడని 


~~ 


13 


ఇవిగో! కోతులు. 
అన్నిట్మోకీ చిలిపివి. 
కాని, కదలకుండా 
కూర్చోగలవు, బొమ్మల్నా. 
ఆ బారాటి తోకే లేకపోతే, 
చలామణీ అయ్యేవే, మనుషుల్మా | 


పాపం! ఉష_మండలపు యీ జంతువు 


లా 


బొత్తిగా చలికి తట్టుకోనే లేదు. 


15 


ఇంక, మిమ్మల్ని అందర్నీ 
చూడ్డం చాలిక యీ రోజుకు 


వేళ్లైంది నాకు యింటికి చేరేందుకు. 


లాం HH 070. 


Ma 


A Bookful of Beas a 


ime O89 
చురణాలయం 1982 


